సకల సంపదలను, సకల శుభాలను, కార్య సిద్దిని,రాజ్యాధికారమును 
అనుగ్రహించే శ్రీమద్రామాయణ పట్టాభిషేకములు 


ప్రారంభములో సంప్రదాయ అనుసంధాన శ్లోకాలను చదివి .తేనే ఆరగింపు చేసి పారాయణ ప్రారంభించాలి 


క్రమ సంఖ్య కాండ సర్గ సందర్భం 


బాలకాండ 1 సంక్షేప రామాయణం 


దశరధుడు శ్రీరాముని యువరాజు పట్టాభీషిక్తుని గావించుటకై సంకల్పించుట 


అయోధ్యాకాండ 


అయోధ్యాకాండ శ్రీరాముని యువరాజుగా చేయుటకు ప్రజల సమ్మతించుట 
అయోధ్యాకాండ శ్రీరామ పాదుకా పట్టాభిషేకము 
కిష్కిందాకాండ సుగ్రీవునికి రాజ్య పట్టాభిషేకము అంగదునికి యౌవ రాజ్య పట్టాభిషేకము 
యుద్ధకాండ సముద్ర తీరమున శ్రీరాముడు చేసిన విభీషణ పట్టాభిషేకము 
యుద్ధకాండ | 115 లంకా నగరమున శ్రీరాముడు చేసిన విభీషణ పట్టాభిషేకము 
యుద్ధకాండ |131 శ్రీరామ పట్టాభిషేకము 
ఉత్తరకాండ | 107 కుశలవుల పట్టాభిషేకము 
ఉత్తరకాండ | 111 శ్రీమద్రామాయణ మహత్త్వము 
సంపుటీకరణ శ్లోకాలు 
1) ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం [|| 
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం 
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః 
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః 
దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్షిష్టకర్మణః 
హనుమాన్‌ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || 1 || 
నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్‌ 
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః 
అర్థయిత్వా పురీం లంకామభివాద్య చ మైథిలీం 
సమృద్దార్లో గమిష్యామి మిషతాం సర్వరక్షసామ్‌ || 2| 
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యెచ తస్యెచ జనకాత్మజాయె|| 
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః 
5) సర్వాన్‌ లోకాన్‌ సుసంహృత్య సభూతాన్‌ స చరాచరాన్‌| పునరేవ తథా స్రష్ణుం శకో రామో మహాయశాః 
6) సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే| అభయం సర్వ భూతేభ్యో దదామి ఏతద్‌ వ్రతం మమ 
7) అగ్రదః పృష్టదశ్చెవ పార్మ్వదశ్చ మహాబలౌ |ఆకర్ణ పూర్ణ ధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణ | 
అంత్యమున క్షీరాన్నమ్‌,గుడాన్నం,తేనే ఆరగింపు చేసి మంగళాశాసనము చేయవలెను. 


